విశ్వశాంతి శతకము 





డా॥ వెల్లంకి ఉమాకాంత శాస్త్రి 

— (పొఫెనర్‌, గణిత శాస్త్ర విభాగం 
ఇండియన్‌ ఇస్స్‌ ట్యూట్‌ ఆఫ్‌ చెక్నాలజి 
ఖరగ్‌పూర్‌ "౨. 


VISWA SANTI SATAKAMU 
By : Dr. Vellanki Umakanta ప 
(వథమ ముదణ : ఫిబవరి, 1995 

[వతులు : 1000 


ఈ [గ ౦థముపె సర్యహక్కు-లు [(గంథక ర్తవి. 


(పతులకు : 

విశాలాంధ పబ్లిషింగ్‌ హౌన్‌ 
కీ_ 1.435 విజ్ఞానభవన్‌ , 
బ్యాంక్‌ స్టీ9ట్‌ 

హైదరాబాద్‌ _ 500 0౮. 


విశాలాంధ బుక్‌ హౌన్‌ 


హైదరాబాద్‌, విజయవాడ, విశా ఖపట్టణం, reg 
Sn హనుమకొండ, ఉనంతశరం కాకినాడ. 





అంరితవంుం 


అమ్మ సరసిజ భవు రాణి యఖిల వేద 
నాద సంతోషిణీ దివ్య నాట్య గీత 
కావ్య సంధాన కారిణి ఘన పురాణ 
శాస్త్ర విజ్ఞాన రూపిణీ జయము జయము. 


అమ్మా! శారదా భకితో 
ఈ విశ్వశాంతి శతకాన్ని 
నీకు కానుకగా సమర్పిస్తున్నాను. 


త" లిపలంఎకుంలు 


సాహిత్యము, సంగీతము, నాట్యము, చి|తలేఖనము, శిల్చ్పము- 
ఈ ఐదు కళలూ సరస్వతికి పంచ పాణాలు. భారతీయ సంస్కృతికి 
ఆధారాలు. మన పూర్వులు వెద వాజ్మయంలోనే ఈ కళల కొక 
స్వరూపాన్ని సంతరించారు. అందరికీ వెద వాజ్మయం అందుబాటులో 
ఉండకపోవటం వలన కావ్య, ఇతిహాస, పురాణ వాజ్మయాన్ని సృష్టిం 
చటం జరిగింది. 


మనిషి ఎల్లప్పుడూ నవ్యతనూ, సూక్ష్మంలో మోజున్నీ కోరు 
కుంటాడు. తథాస్తు. ఈ రకం పయత్నంలోనే కడచిన పది శతాబ్దా 
లలో ఎందరో ఎన్నో శతకాలను |వాశారు. 


శతక మనగా నూరు పద్యములు గల [గంథము. ఇట్టి వాటిలో 
సుపసిద్దమెనవి సుమతీ శతకం, వేమన శతకం, భాస్కర శతకం 
మున్నగునవి. ఇవన్నియూ సరళమైన భాషలో నుండుట ' వలన, నీతి 
వాక్యములతో నిండియుండుట వలన, 'పసితనములో' ఇట్టి పద్యములు 
చదువుకున్నవారి హృదయములలో ఆ నీతులు చిరస్థాయిగా నిలిచి 
బోయ నూనవత్వపు విలువలను hss 





"౧. అయిననూ కాలము మారినది. (ప్రస్తుతము సమాజము సైన్సు 
a ei 'చెక్సాలజ్రీతో పరుగులు తీయుచూ ౬ తిడికి గురి యగు 
చున్నది. సమాజములోని కొందరు కుల మత భీదములను కుంపట్టను 





8 


రగుల్చుచున్నారు. మరికొందరు స్వార్ధముత సమాజమును దోచుకొను 
చున్నారు. నమాజములో అవినీతి పెరుగుచున్నది. ఆధ్యాత్మిక చింతన 
తరుగుచున్నది. ఇట్టి తరుణముతో  నీతిదాయకమైన శతకముల 
ఆవశ్యకత ఇంకనూ ఎంతగానో ఉన్నది. 


నేను రచించిన ఈ శతకం పిన్నలకూ, వెద్దలకూ ఆనంద్‌ 
కరమై, seen దోహదము చేస్తుందని ఆశిస్తున్నాను. 


. క 
హైదరాబాద్‌ భవదీయుడు 
15-2-1999 వెల్లంకి ఉమాకొంత కొసి 


' 
ఖ్‌ tee న్నా 
+ ' + 





చ్లా se al 
లను సల? 


స్పాట్‌ నెల. కెర్‌ (మాం నగర్‌ 
డాక్టర్‌ ఏ. ఎస్‌. రావు నగరు వద్ద 
E.C.LE. పోవ 


హైదరాబాద్‌ = ర్‌00762. 


ఎల జీవకోటి నెవరు సృజించిరో ur 
Op 

ఇటీ విశ్వ మెటుల పుచె ననుచు 
రి నాతి 

తలచి చూడ నంత దైవము కనిపిం 


విశ్వ శాంతి కోరి విను మనీషి. =... 


నిన్ను నీవు తెలియ నేరక యున్నంత : 


నివురు గప్పి నట్టి నిప్పు వప — 
తెలిసి కొన్న నీవు దివ్యమౌ జ్యాతివి 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 








దారి చూపు వెల్లు రాన లెకున్న 
తీర మెట్లు నావ చెర గలదు న్‌ జ్‌ 
రువు దేవుడనుచు గురుతింపు 





విశ్వ కాంతి కోరి విను మనీషి. | 





10. 


విశ్వశాంతి శతకము 


వేద శాస్త్రములను వెళ్ళగా చదివియు 
నాత్మ శుద్ది లేక హదు మీరి 

© ఓ 
నడచు వాని గాంచి బడి యేల ననరాదు 
విశ్వ కాంతి కోరి విను మనిషి. 


బుమలు వెదలెన్నొ బుక్కులు చెప్పిరి 
యు 

స్వర సమంచితముగ సత్య నిరతి 

వారి దారి నెరిగి భదముగా పొమ్ము 

విశ శాంతి కోరి విను మనిషి. 


నేను యోగి నంచు నే యోగి నంచును 
విజ్తవీగు వాడు చెట్టే వాడు 

జగతిమేలు గోరు జనులెల్ల యోగులే 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


జగము మాయ యనెడు సత్య మెటింగిన 
మననులోన దోచు మంచిదారి 

ఆంత నాత్మ నచ్చిదానంద మయమగు 
విశ్వ కాంతి కోరి విను మనిషి. 


ఆక్షరాలు జూచి యవి నాకు రావని 

పరువు లెత్తు వారి బటి ఎవడు 

దిద బెట గలడు దిక్కు వారి కెవరు 
6 లట 

విశ్వ కాంతి కోరి విను మనీషి. 


పశ్వకాంతి శతకము 11 


వారు చెప్ప లేదు వీరు చెప్పగ లేదు 
దూర ముంచి రనుచు దూజ వలదు 
బోయ కులము లోన పుట్లడే వాల్మీకి 
విశ శాంతి కోరి విను మనిషి. 


చదువు కొనక బుధుల సాంగత్య మెజుగక 
ఏథు లందు తిరిగి వెజ్టీ ముదిరి 

చెరచి రితరు లంచు చెడు మాట లాడకు 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


చదువు లందు నున్న సారము (శ్రద్ధతో 
పొంద చూడ వలయు పోయినట్టి 
కాలము మరి రాదు కాల ధర్మ మ్మది 
విశ్వళాంతి కోరి విను మనీషి. 


పరుల సొమ్ము చూచి పటిక బెల్ల మటంచు 
యంగ వలదు దాని దొంగిలించి 
~~ కటు కాల్చి వాత కాలమే వెటును 
ఆ ట 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


పరుల సంపదలను పరపతులను చూచి 
ఈర్ష్య పడుచు నిజము నెజుగకుండ 
వాడి తాత దోచి నాడని తెగడకు 
విశ్వకాంతి కోరి విను మనీషి. 








తరము కాదు ఘన్నులు దానవు లేమైరి 
విశ్వ శాంచి కోరి విను మనిషి. 


ఎదుటి వారు నిన్ను నెదలోన నమ్మిన 
గొంతు గోయ కాత్మ చింత వీడి 
కటిక వాడు వృత్తిగా చేయు పనియది 
విశ్వ శాంతి కోరి విను మనిషి. 


సీవు తాగి పొఠరఅసీ విడ్డ లెట్టుల. 
బువ్వ తిందు రయ్య పుట్టి నవుడె 


వారు కూడ (తాగి వసుధవై నేడ్తురు 








గుణము బట్టి కుఅము కొనుము. 
తెలివె నెపుడొ దాని తెలియ లేక 
కుల విభేద మెంచ కొల. బద్ద వట్టకు 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


దేవుండు - 


జ అతు 
0 

వృత్తి చిత్తవృత్తి వేర్పాటు కుల తవం 

విశ్వ శాంతి కోరి విను మనీషి. 


పీశ్వళశాంతి శతకము 


ఎవడు లోక హితమునే కోరి సత్యము 
దెలిసి | పజకు మలు సలుపు నతడు 
(బాహ్మణుండు లోక బాంరవు డజాతడు 
విశ్వ కాంతి కోరి విను మన 


ఎవడు బలము చేత నీ దేశ మాతను 
రక్షణమ్ము సేయు దకుడగునా 

అతడె రాజ కులజు డన నొప్పు థరలోన 
విశ్వ శాంతి కోరి విను మనీషి, 


ఎవడు తిష్ట వేసి యిలవైన నెసగెడు. 
వస్తు జాలముల సమస్త జీవ 

కోటి కమ్ము నతడె కోమటి యన నొప్పు 
విశ్వ కాంతి కోరి విను మనిషి. 


ఎవని కాళ్ళు చేతు లీ భరితిని దున్ని = 

పంట పండ జేసీ [పజల కెల్ల... 

య అన్నమొసగు నట్టి యార్యుడే బ్నాదుడు 
"విశ్వ కాంతి కోరి విను మనీషి. 


బతికి యన్న 4 షాచముళకు: 


చెప్పు లమర. జేయు! జీవి పరిచము శయ్య ఎ అ 





' : కో రి విన స్‌ పై 
* జ న్‌. r 4, 





i4 


వీశ్యకశాంతీ శతకము 
తల్లి దండి నాదు తాతలు [బాహ్మలు 
అనుచు నీల్ల బోకు మాత్మ లోన 


నలరు వాని గన్న యాతడు (వాహ్మడు 
విశ్వ కాంతి కోరి విను మం 


వృత్తి వలన కులము వెలసిన యంతనే 
పుటుక తోడ కులము పోవు నపుడు 

నీదు గుణము తెలుపు నిజమైన కులమును 
విశ్వ శాంతి కోరి విను మనిషి. 


మనను చందుని వలె మహితమౌ శాంతితో 
నుండ జేసి దాని నుర్వి జనుల 

[శేయమునకు వాడు జీవుడు దేవుడు 

విశ్వ శాంతి కోరి విను మనీషి, 


ఉర్వి లోన నసురు డుద్భవ మండిన 
వాని మట్టుబెట్ల పూని నంత. 
జనుల వాకు. వజ సన్నిభమె యొప్పు 


విశ్వ శాంతి కోరి విను మనీషి. 


ఎజుక లేని మనిషి యిది మంచి చెడుగని 


తెలియ లేక చేయు నలతి పనులు 


అగ్ని రగులు కొన్న. యప్పుడు వగచును 
విశ్వ కాంతి కోరి విను మనీషి: 





వీశ్వళాంతి శతకము 


తప్పు చేయు వాని దండించ వలసిన 
సమయమందు మనిషి జ్ఞాని యగుచు 
అగ్గి వంటి మాట లాడుట ధర్మము 
విశ్వశాంతి కోరి విను మనిషి. 


ఆయ్య చెత జిక్కె_ నధికార మనుచును 
విల ఏగ వలదు వెట్టి యొత్రి 

పరుల తప్పు లెంచ పరుగులు తీయకు 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


హద్దు మీరి నీవు హరి హరు డెవడు నా 
కడ్డు నిలువ గల డటంచు నహము 
హెచ్చ బలుక నపుడె వచ్చును మోసము 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


చీక టింట నుండి జీవుడు ని| దింప 
దొంగ లెల్ల కొంప దోచుకొందు 
ఇ. వెలుగు లోన గన్న వెజచి పర్వెత్తరే 
గ విశ్వ కాంతి కోరి విను మనీషి, 


. సాత్వికమ్ము సత్య సంధత మరా ద 

పెద్ద మనిషి తనము (పేమ నయము. 
మనుజుని కడ నొప్పు: దమజున కవి యేల. . 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


విశ్వశాంతి శతకము 


తనకు తెలిసినంత ధరలోన నేరికి 
తెలియ దనుచు వెళ్టి తలకు నెక్క 
నిక్కి చూచు వాడు చుక్కలు లెక్కించు 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


తామసమ్ము తోడ దర్వమ్ము హెచ్చగా 
లోక మెల్ల తనకు లొంగ వలయు 
ననుచు దలచు వాని యంధత్వ మేమందు 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


సాత్వికమ్ము దైవ సన్నిధిలో నొప్పు 
రాజసమ్ము యుద్ద రంగ మందు 
రెండు కలియ మనిషి నిండై న వాడగు 
విశ్వ శాంతి కోరి విను మనీషి, 


నేతి నేతి యనుచు రాతిరి వవలునః 
తర్క బుద్దితో డ తరచు చుండ  .- 

గరళ ముప్ప తిల్లు కాలము హరియించు 
విశ్వ శాంతి కోరి విను మనీ! 








స్వార్థ బుద్ధితోడ వచ్చ em 
బట్ట షు చేయు : నటి టి ర చన. 
చేని నిప్పు తోడ చెలగాట. చూడకు: 
విశ్వ శాంతి కోరి విను మనిష్‌ 





విశ్వశాంతి శతకము 1 


ఇల్లు గాలి పోయి ఏడ్చుచు నొకచుండ 
చుట్ల కాల్చు కొనగ చూచు నొకడు 
హీను డైన వాని పూనిక యీ తీరు 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


మాట దాటు కోటి కోట యగడల 
చెత దెవ వస్త్ర రీతి దోచు 
హేయమెన రాజ కీయ తత్వమ్మిది 
విశ్వ కాంతి కొరి వను ము 


పొట్ల నిండి నంత పుట్టును మదిలోన 

ఇల్లు నింప తలపు హృదయ మందు 
వెరుగు నంత కోర్కె వెనుభూతమగుచును. 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


కర్మ చేసి ఫలము కావలె నని కోరు 
వాడు మనిషి దాని జాడ గనక 
ఈయ డేమి దేవు డేమిరా యనరాదు 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


శ్ర క్రి మీరి కోర జగతిలో దానిని 

పొంద లేవు కాని ముందు జన్మ 

మందునై న దాని నందగా క్షష్టించు 

విశ్వ శాంతి కోరి-విను. మనీషి, - 
vs2 


i 


విశ్యకాంతీ శతకమ 
ఒక్క నాడు కోటి కెక్కిన వాడెవ 
డాత్మ శుద్ది తోడ నహరహమ్ము 
యత్న మీవు సేయు మావైన హరియుండు 
ఏశ్వ కాంతి కోరి విను మనిషి. 


ఆలు చూలు లేక నవని సంతతి గోర 
నర మగునె అది గ రసియ 

అం ఎ లు 
మాత్మ కర్మ లేక నందునే ఫలితము 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


కలసి వచ్చు నట్టి కాలము గల జీవి 
చేయు పనులు చెజకు చేను బోలు 
కాని వేళ నద్దిగహనమై తోచును 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


పరవశించి యులిని పట్టి రాతిని కొటి 
శిల్ప మొకటి చేసి చెలగు మనిషి 
విశ్వ శిల్పి యైన వేల్పును చూడడే 
విశ్వ శాంతి కోరి విను మనిషి, 


కుంచ బట్టి రంగు కొంచెము కొంచెము 
పూని చిత మెసి చూసి మరియు 

మనిషి భవుని గనడె మనసు నిల్చిన యంత 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


వీశ్వళాంతీ శతకము 19 
కలము పట్టి హృదయ గతమైన భావాల 
సంతరించి మధుర శబ జాల 


కలిత రచన చేయు కవి కనడే హరిన్‌ 
విశ్వ శాంతి కోరి విను మనీషి, 


కంఠ మెత్తి మధుర గానమ్ము పాడుచు 
మురియు మనిషి జగతి నెటుగకున్నె 
కోకిలమ్మ కెవరు గొంతిచ్చిరో యని 
విశ్వ శాంతి కోరి విను మనీషి, 


చేతులార తాను చెసిన చక్కని 

వస్తువు గని లోన పరవశించు 
నతడు కనడె |బహ్మ నంతరంగమ్మున 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


వెజ్జు గుండె గోసి వేరొక్క. దానిని 

పొందు పరచు రోగముల హరించు 

అటి పాజ్ఞు డీశు నాత్మలో జూడ డె 
ట్‌ షః 

విశ్వ కాంతి కొరి విను మనికి 


చేయు పాపములకు కీరమైె కాయము 
పోక యుండ బుద్ధికాక యుడుగ. 
ఇచ్చు కాన్కల' గని మెచ్చునా దేవుడు 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


$ 


పిశ్వకాంతి శత్తక్షము 


ఎట్టి వృతినైన నిలవెన నొనరించి 
తిండి తినెడు దేహి నిండు మనిషి 
అటుల గాక యున్న ,నా జీవి రాక్షసీ 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


తిన్న తిండి యరుగ దేహము కష్టించి 
పని యొనర్చు వలయు పాటు పడక 
యున్న బొజ్జ వెరుగు నుర్వికి భారమై 
విశ్వ శాంతి కొరి విను మనీషి. 


పచ్చి గడ్డిమెసి పది మందికిని మంచి 
పాలనిచ్చు నట్టి పశువు లెల్ల 
పూర్వజన్మ నేమి పుణ్యము జేసెనో 
విశ్వ శాంతి కోరి విను మనీషి. = 


చంద నమ్ము కటి గంధ మొసంగును 
సభ్యమైన మనిషి సఖ్యమిచ్చు 
దుర్గ నుండు పాము వర్జింపవలి వాని 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


దారిబోవు వారు,క్తూర్తిమి చుట్టాలు. 
కలిమి బలిమి నీకు కలిగినపుడు 
అటులగాక యున్న నాపులే. శ (త్తువుల్‌ 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


విశగశాంతి శతీకము 


మరతు మన్న మరపు మదిరాదు వెరవారు 
పెట్ట నట్టి తిండి పమతోడ 

చేసినట్టి మేలు చెలిమి మనస్వికి. 

విశ్వ శాంతి కొరి విను మనషి. 


ఉన్న రోజు నీవు ఉయ్యాల లూగిన “| 
హాయి యందు రయ్య యాకసాన. 
గాలి పటము తెగిన కలదె తోకకు విల్వ 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


చేత కాక నొకడు చెకుూను రాషన్‌ 
వస్త్ర హీన మైన |పతిమ వోలె 

దాని జూచి జనులు ధ్యానమ్ము మరతురే ' 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


ఎన్నడొ పొరపాటు నెంతటి ధీమంతు' 
డైన చేయ వచ్చు నందు వలన 
(ప్రక చినమ్ము వాన్‌ సద్‌ వర్దార్చకు: 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


హద్దు నెటిగి నీకు నంతరెంగమ్మున 
నున్న సత్వ మెరిగి యుద్య మించు. 
నేల వైన తరువు కూలిన లేచునా' 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


22 


విశ్వళాంతి శతకము 


విద్య నభ్యసించు విలువైన కాలాన 
రాజకీయ వాది రచ్చలోన 

పలుకు మాట లెల్ల తలపకు మదిలోన 
విశ్వ శాంతి కోరి విను మనీషి, 


పనిని చేయ సిద్ద పడి నిల్చిన మనిషి 
దారి గాంచ లేక మోరమైన 

ఆకలి గొని యున్న నన్న మిడుట లెస్స 
విశ్వ శాంతి కోరి నిను మనిషి, 


దినము కూలి కేగి ఘనమైన కష్టము 
చేని పొందు రూక చి త్రమునకు 

కాంతి నిచ్చు దొంగ సంపాదనన్‌ విడు 
విశ్వశాంతి కోరి విను మనీషి 


పని యొనర్చ సిద్దిపడి నీవు నిల్చిన 
పొట్ట చూచి నీకు పెట్టు వారు 
దొరకకున్న సిదు తెరు వెమి యగునకో 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


వెటు వారి చూచి బిచ్చమే వృ తగా. 
కో జోలె బట్టి నిలువ రాదు 
దాని విడువ వలయు ధర నభిమానివై 
విశ్వ శాంతి కోరి విను మనీషి, 


విశ్వకాంతి శతకము 23 


భూరుహమ్ము లిచ్చు పుష్ప ఫలమ్ముల 
వారిదమ్ము లిచ్చు నీరములను 
సభ్యమైన మనిషి జగతికి మెల్లూర్చు 
విశ్వ కాంతి కోరి. వను. మసక 


మనిషి సార్ల బుది మద మత్సరమ్ముల 
® (అ) 

ఏడి లోక హితము వెలయ జేయ 

జ్ఞాన దీదితు లయి జనియించె మతములు 

విశ్వ శాంతి కో ర. కను: యస్‌ 


పరులు జేసి నట్టి దురిత కార్యములను 
గుండెలోన దాచి కుముల వలదు 

అగ్ని మాడి వాటి హరియింప హరి మెచ్చు 
విశ శాంతి కోరి విను మనీషి. 


మంచి యెక్క_డున్న మదిలోన (గహియించి 


దాని మెచ్చి కాచ దలచకున్న 
కోకిలమ్మ బిడ్డ కాకుల పాలగు 


విశ్వ కాంతి కోరి విను మనీషి. 


ఉన్న నాడు రూక లన్నియు తగలేసి 
లేనినాడు నీవు లేకి వగుచు 

పరుల నడుగ వారు పడి పడి నవ్వరే 
విశ్వ శాంతి కోరి విను మనీషి, 


కాలం. 


విశ్వశాంతి శతక్షమ్ను 


సీపు చేయు పనులు ని వారి వక్‌ గర్‌ 
రాక యున్న నట్టి పోకడెల 

వెన్నె లడవి గాయ వెలు గింటి దీపమా 
విశ్వ శాంతి కోరి వినవు మనికి: 


మనిషి యాత్మ శ_కి మహి వాడగా వలె 
కాక యున్న నర్ది గళిత మగును 

పరువు లెత్తు నదిని బంధింపకుందురే 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


(పతి దినమ్ము నివు-| బతికి చచ్చుట కన్న 
ఒక. సారి పోవ నుర్వి మెచ్చు 

దై వ ఘటన యంచు తలపోతు రందరు 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


నమ్ము మీ చరాచరమ్ముల లో నున్న 
స్వామి పరిమితమ్ము సకల వస్తు 
కోటి కవల వెల్లు మేటి యనంతుడు' 
విశ్వ శాంతీ కోరి విను మనీషి. ' 


గురువు నీకు దారి గురుతుగా జూపించు 


దొడ్డ మనిషి యైన తొలగు నఘము 
అటుల గాకయున్న నంటును పాపము 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


విశ్వశాంతి శతకము రిక. 


ఇం|ద జాలము వలె నిది మార్గమని చెప్పి 
మాయ జేయు వారి మాట వినక - 

జగతి లోన వెలయు సత్యము శతాము' 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


మరల మరల భూమి తిరుగుచు "వెలిగెడు' 
దినకరునకు చుట్టు తిరుగు నటుల" = 
నిరత మీవు కర్మ మరువక చేయుము 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


వైద్య వృత్తి చేయ పట్టము చేపట్టి" 
డబ్బు కక్కురితితొ జబ్బు 'హెచ్చ' 
చేసి యంతు చూచు జీవుడే 'యసురుడు' 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


కోటు తొడిగి లోని కుటిలమైన ల. 
తర్క బుద్ధితోడ దర్యమ్ము' విడకు " 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


చేయు వస్తు వెటులచెడినను నాకేమి 

నాకు సొమ్ము వచ్చె పీకె వరకు" 

ననుచు మురియో వాడే 'యగుటడు తరలోశ 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


26. 


విశ్వళాంతి శతకము 


వృత్తి యేది యైన సత్తును తెలియక. 

పలుక వలదు ధర్మ పథము ఏడి. ౨. 
కర్మ సాక్షి చూచు ఘనమైన కంటితో... 
విశ్వ కాంతి కోరి విను మనీషి, 


వూట గడుచునంచు బుద్ది పుట్టిన దారి 
పోయి పచ్చి గడ్డి మేయరాదు 
కడుపు నిండు నంత కాలము మూడును 
విశ్వ శాంతి కోరి విను మనీషి. | 


పిల లెక్కువైన బీదరికమ్ము ని. 
లు = 
ఇంట తాండవించు నెల్ల.జనమలు 
కూడు గుడ్డ లేక గోడాఢి. పోదురు 
విశ్వ శాంతి కోరి విను మనిషి, 


పాత యప్పు దీర్చ వైకమ్మ ' లేదని. 
[కొ త్త యప్పు లేల తెత్తు వన్న .. 
తీర్చ లేని యప్పు దేళాన్నికి ముప్పు. 
విశ్వ శాంతి కోరి విను మనీషి, . 


పరులు చేసినట్టి మురిషె మౌ వస్తువు 
తెచ్చి [పజల కమ్మి దేశమందు . 

నున్న (ప్రజల వృత్తు అన్నియ. గూ ల్బకు 
విశ్శ శాంతి కోరి విను మనీషి 





విశ్వశాంతి శతకము 27 3 


ఎదుటి వాడు నీకు హితమును పొనరింప 
వాని సాయ మంది వరలి యంత 

వాని కొంప కెసరు పూని వెట్టగ రాదు 
విశ్వ కాంతి కోరి విను మనిషి, 


విద్యబోధ చేయు వృత్తి చేపట్టిన 
ఎరుగ వలయు శాస్త్ర సరణి లోక 
రీతి వినెడు వారి చేతపు సత్వము 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


శాస్త్ర మెల్ల సివు చదువుకొన్నను దాని 
సార మెరిగి లోక సమ్మతముగ 
ఎయిగ గోరు వారి కీవు పంచవలయు 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


గాలి వీచ పూలు నేలకు రాలును " 
మలయ మారుతము సుమాల పరిమ 
శమ్ము జిమ్ము చేయరా పని సులువుగా 
విశ్వ కాంతి కోరి విను మనిషి. 


అన్ని ధర్మములకు నాద్యము దేహ, సం 
రక్షణమ్ము దాని రాణ కొరకు .  _ 
పరగ యోగ నియతి వ్యాయామ మొనరించు. 
విశ్వ శాంతి కోరి విను మనీషి, - ర 


28. 


విశ్వశాంతి శతకము 


సదు థ్రానళ క్రి సీ యాత్మశ క్రియు 
నింటి పరిధి లోన హీన మైన 

విశ వీథి నెటుల వెలిగించు దీపము 
విశ్వ శాంతి కొరి. విను మసీషీః 


గుండె గాయములతొ మండెడు వారికి 
హాయి గూర్పు మందు వూయ వలయు 
కాక యున్న నగ్ని కణములు పుటును 

ల 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


తస్కరించి పరుల ధనమును హరియించి 
గుండె కాయ కోత కూర్చ తగదు 

కాలము నిను చూచు కలిగించు వెనుచేటు 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


పరులు చెప్పి నట్టి పలుకుల యందలి. 
నత్యమెజిగి యాత్మ శక్తి తోడ. 

పని యొనర్ప వలయు భద్రమౌ మార్గాన 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


అర్థ కామముల సమేర్గత 'గెలువంగ 
వలయు నటులగాక వసుధలోన 

ధర్మ మోక్షములనుతల'వె టు తతి రాదు 
విశ్వశాంతి కోరి విను మనీషి: 


పీశ్యక్రాంతీ శతకము . స్రీ 


ఆలు బిడ్డ లపుడు నడ్గము బంధాలు 
నంచు నెంచ బోకు మది కల్ల 

తెలియ మయ్య వారు దేవుని రూపాలె 
విశ్వశాంతి కోరి విను మనిషి. 


ఇంట నున్న యట్టి యిల్లాలి ముచ్చట 
చూడ కాశ తోడ చుక్క_ లన్ని 

లెక్క బెట్ట దలచ చిక్క. వున్నది పోవు 
విశ్వ శాంతి కోరి విను మనిషి. 


గమ్య మొకటి యంచు కలసి పోద్గామళిచ్రు - 
వెంట వచ్చు భార్య విడువరాని. . 

తోటి బాట సార్నిదోహమ్ము చేయకు. 
విశ్వ కాంతి కోరి విను :మనీషి,. 


(| + oh bY ద r ul ల a 
శె. ae Fr, 





పెద్ద యైన కొజివి, వ్రైనైడు. న్లార్రైరి . కల క 
§ శాంతి కోరి విను. మనీషి. లం We 






ae 
ర. 
స్‌ మె య 
గ Es CN: Sr ‘ 
త 1 “ట్‌. YW 3 కే న్‌ా 
ఖః న Dal ey జ [ | 
మకీ క క కై ' > అ 
ian WE Ty 3 ple ne త. 
F.#: క్ల న ఎ చో గ hi ajar han హ్‌ న్‌ా p శ టగా చ టిన్‌ fe : IME | so Brees 
: _ న. ష్‌ ids + Mons nes వా న . న్‌ వలన న ల వ. న్‌ ల a మి . (సో 
స 3 క్‌ 1 a క న్‌ MS sey లె గ్‌ ఇ అ a # ey చ on STs ౯ i శ జ ఫు 
- i Wy ౯% కా జీ న్న ॥ వ క సల్లే మం PEE, - 
ర్‌ గ్ర శ్‌ wt _ “యు ల! క్ట నే న nia క wl Be న మం. సాహో 
ల క్ష In పకల | ణ్‌ నే | అ ప ! అ క సన్న ర “iE ; న్‌ wie న 
| : - 5 a వాల! rT ET Th meg ఖ్‌ ar Wr hour 5-H |. క a aa ( ~ 
గ్‌ r - . స్త క ప య. ల్‌ ట్‌ న జట - We ee eet Ea ca క . 
3 CH: / sat నల RR vol ] 
i by ఇ లే r a క్‌ సా వ్‌ సా క? t= oar ‘kh. : టేల్‌ గక. ED ER MT ey శ | న్‌. . ఖ్‌ స 
ద్‌ గ్‌ అమే శ్‌ న్‌ న వో ల : ఖే . క న నల స ఇ a 
3 ఎ f re క FL. 2 కే తా. షు or క్‌ ॥ న్‌ ం స a ఇ 
HEME సంర మా న్‌ మై పే? క ల్‌ స్‌ | + ణ్‌ జలే ల 
వో ల్‌ od స గ్‌ 
న్‌ పవ 4 [ag Mea వజ "ఇ ( యూ గ 
వా ఇ న ma ' ణా 
వ్‌ - i ॥ జ్‌ పత టా i 


30 


వీశ్యశాంతి శతకమ 


భర్త హృదయ మెటిగి భార్య యుండగ వలె 
భార్య మనసు నెజిగి భర్త చెయ 


వలయు వారు రెండు బండి చకమ్ములు 


విశ్వ శాంతి కోది విను మనీషి. 


వెద్దవారి జూచి పిన్నలు నడతురు. 

వారి నడత పలుకు తీరు వేష 

మెల్ల స్వచ్చమైన నిలకును మేలగు 
ఆ) జా EF 

విశ్వ కాంతి కొరి. విను. మనిషి 


ఆత్మ నియతి లేక నన్ని దుర్భ్భత్తుల 
జేసి నూక్తు లెల్ల జెప్పు వారి 

వ. 
యుల్ల మెటుగు వార లుందురే భువిలోన 
విశ్వ కాంతి కోరి విను మనీషి, 


వేద శాస్త్ర సర్వ విజాన సంపద 

ళో | 
మనిషి మేలు గోరు మంచి వెంచు. 
[పాణి లోని దానవత్వము జంపును 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


అంత రార్గ మెరిగి యభ్యాస మొనరించి 
నటి విద్య మనిషి కాత్మ శుది 

అ 0 
కలుగ జేయు నద్ది ఘటియించు సంస్కృతిన్‌ 
విశ్వ కాంతి కోరి విను మనీషి. 


విశ్యశాంతీ శతకము వే 


మనసు స్వచ్చమైన మాటలు సుధనొల్కు 
ఆత్మ లోన దైవ మవతరించు 

చెయు కర్మ |పజకు నేమ కరంబగు 
విశ్వ శాంతి కోరి విను మనీషి, 


ధర్మ రక్షణమ్ము ధరలోన జేయగా 
మనసు వాక్కు తనువు మనిషి కున్న 
మూల ధనము కర్మ ముదముతో జేయుము 
విశ్వ శాంతి కోరి విను మనీషి. 


నకల వసుధ కాంతి సముపేత యగుగాత 
పాడి పంట లెల్ల వజలు గాత 
రమణి గౌరవమ్ము రక్షింప బడుగాత 


జగతి మంగళమ్మె జరుగు గాత. 


